ఆజ సూ నా తప స్సు 





కఠాతాసంపుటి 


డా॥ మొ నారాయుణంెడ్డి 


డినెంబర్‌, 1975. 
(పతులు 9000. 


వెల: 4.00 


శివాజీ | పెన్‌, సికిం|దాబాద్‌. 


వూ పరిచయం 

మాది కొత్త [ప్రచురణ సంస్థ. శ్రీభారతి. 

సర్వాంగ సుందరంగా, నరసహృద్యంగా, ఆభిజన సమ్మతంగా 
పుస్తకాలు తీసుకొని రావాలని మా సంకల్పం. సాహిత్యం, జీవిత చరిత, 
[పాతిపదిక విజ్ఞానం, ఆధునిక నిఘంటువులుకూడా వెలువరించాలని మా 
అభిలాష. అయితే విజ్ఞులెన రచయితల, వివేచనాశీలురై న పాఠకుల సహకారం 
మాకెంతో అవసరం. 

డా॥ నారాయణరెడ్డిగారు నవ్యక వులలో న్ముపసిద్ధులు. ఇదివరకే ఎన్నో 
కావ్యాలను వెలువరించి రసజ్ఞలోకానికి సుపరిచితులైనారు. ఇటీవలే వీరిని 
మీరట్‌ యూనివర్సిటీ (యు. వి.) గౌరవడాక్టరేట్‌ బిరుదుతోసత్కరించింది. 

ఈ కావ్యం విలక్షణమైనది. వర్తమాన సామాజిక పరిస్థితులన్నిటిసీ 
నవరనభరితంగా వ్యాఖ్యానం చేస్తున్నవి ఈ ఖండికలు. 


“ఇక్కడ నాయాగం 

నవ్వుతూ తుళ్ళుతూ 

నడినె త్తిలో కావ్యాగ్నులల్లుతూ, తపన్సు చేస్తున్నారు కవి. 
“నమత నాతల్లి 


సొహార్దం నాతండి 

అనాది నాజననం 

అనంతం నా పయనం” ఆని నుకవితా |[పవృత్తిని చక్కగా వ్యక్తం 
చేస్తున్నారు. “ఆగామి సమాజంలో సరికొత్త తీగగా మోగుతూ, తిరుగులేని 
వెలుగు వాగుగాసాగు” తాననే కవితాత్మ, హృదయ స్పర్శి కదా? 

ఈ కావ్యం చెరు “తేజస్సు నా తపస్సు.” వెలుగు మీ ముందుంది. 
అందులో మీ హృదయాలు (పతిఫలిస్తే ఈ |పచురణ కృతార్థం. 

మా శ్రీభారతీ సంస్థకు ఇది తొలిసోపానం. 


మీ 
కృష్ణ మూ ర్తి, 


నవు స్తే 


కవికీ బుషికీ యుగాదిగా ఉన్న అభేదం మీకు తెలిసిందే. 

కవిత్వం తవన్సులాంటిదనే అభ్మిపాయం ఎంతగా మాగిపోయిందో 
మీకు గుర్తే. 

కవిగా నాదీ ఒక తవసే. కానీ దాని ఆకృతి వేరు; ఆత్మ వేరు. 
మొదటి కవిత చదవండి మీకే తెలుస్తుంది. 

భావచి[తాల దొంతరలు పేర్చి ఇదీ కవిత్వమంటే అని [వశాసించే 
తరహా నాదికాదు. 

[పతి కవితలో ఒక జ్వలిత చేతన ఉండాలి. ఆది పాఠకునిలో ఒక 
కల్లోలం కలిగించాలి. ఆ కల్లోలం సమాజంలోని విషమగతులకు (పతిద్వంద్విగా 
ఉండాలి ; [పగతిశక్తులకు బానటగా రూపొందాలి. 

ఈ దృక్పథంతో అవతరించిన నా కవితలు కొన్ని పొడిపొడిగా సాగి 
కొనమెరుపు విసురుతో ముగుసాయి. 'గువ్చిట్లో నిప్పులతో” లాంటివి 
అలాంటివే. 

పాఠక మహాశయులు నా కవితలను ఈ దృష్టితో పరిశీలించాలని మనవి 

ఇవి 1975 లో |వాసిన కవితలు. కొన్ని పత్రికల్లో వెలువడినవి. 
కొన్ని తొలిసారిగా వెలువరిస్తున్నవి. 

ఈ సంపుటిని ఇంత ఆందంగా |పచురిస్తున్న శ్రీ భారతీ సంస్థకు 
కృతజ్ఞుణ్ణి. [గ్రంథ విికయరంగంలో బహుళానుభవం ఉన్న మితులు 
(శ్రీ కృష్ణమూరర్తిగారి వినూతన (ప్రచురణ సంస్థకు ఈ సంపుటి | పథమ శుతి 
కావడం సంతోషంగా ఉంది. 

ఈ పుస్తకానికి భావబంధురమైన ముఖచి తాన్ని వేసిన శ్రీ శ్రీవత్సగారికి 
|పత్యేకాభినందనలు, 

నెలవు. 
మీవాడు, 
నారాయణ రె డ్డ . 


19. 


కమణిక 


తేజస్సు నా తపస్సు 
రక్కల మేడ 

ఎవరు నువ్వు 

సమాధులు 

తిరిగొచ్చిన పాటలు 
సూర్యుడు 

గాలిని బంధిస్తే 

తలుపు తడుతున్న దెవరు ? 
గుప్పిట్లో నిప్పులతో 


. తమించాలి తల్లీ 
. ఏలినవారు 

=, ఊరంతా హోరు 
థ్‌ తేతాగ్నులు 


భరతవాక్యం 

నా పాటి 

దేశపటం 

ఎంత ? ఎంతెంత ? 


. ఉష్‌ - నిశ్శబ్దం ! 


కణక్న్షణ నిరీక్షణ 


1 ౨0. నీ చూపులు 
వ్‌. ౨11 అమృతాక్షరి 


11 | 22. 
18 | 28. 
15 | 24. 
17 | 25. 
19 | 26. 
21 | 27. 
28 | 28. 
24 | 29. 
26 | 80. 
28 | 81. 
80 | 82. 
82 | తలి. 
లికి | 84. 
84 | 85. 
వీర్‌ | 86. 
986 | 87. 
87 | 88. 


అయిదే అయిదు 
తణాలు రెండు 
[పకృతి : [పగతి 
దీప్త చైతన్యం 
తుదిలేని ఆది 
[కాంతిహాసం 

ఇప్పుడు నేను 

ఒకే పత్ని 

ఘర్షణలో 

'రాజా నా రాజా” 

ఈ రాతి 

అసలు దీపం 

ఇది మథనం అది ఉదయం 
ఇంకో గీతం 
అందుకే వెళుతున్నా 
ఓజస్సు నా ధనుస్సు 


89 
40 
42 
44 
45 
46 
48 
49 
50 
ర్‌ 
ర్‌లి 
54 
56 
58 
59 
60 
61 
6లై 
65 


తేజస్సు నా తపస్సు 


ఇది నైమిశారణ్యం కాదు. 

మంచులా ఘనీభవించిన 

మారు మూల శూన్యం కాదు. 

జడలా బిగుసుకున్న ఏకాంతం కాదు 
మౌనంలా పరచుకున్న ఆనంతం కాదు. 
ఇది బజారు 

ఉదధిలా అరిచే హోరు. 

ఇది ఇల్లు 

ఎక్కు. వెట్టిన కనుబొమ్మ విల్దు. 


ఇక్కడ నేను 

నిలుస్తూ నడుస్తూ 

నిలువెత్తు మంటల్లో తడుస్తూ. 
ఇక్కడ నా యాగం 
నవ్వుతూ తుళ్లుతూ 

నడినె త్తిలో కావ్యాగ్నులల్దుతూ. 
ఇక్క-డి దృక్కు 
ముక్కు_కొన మీద కాదు 
దిక్కు. మొన మీద. 

ఇక్కడి లక్ష్యం 

స్వీయ |కేయం కాదు _ జగ 
ద్‌య [వేయం. 


ముడుచుకోదు ఈ కన్ను 
పడమర్రలా 

మూసుకోదు ఈ నాసిక 
ముకుళంలా 

మొండివడదు ఈ చేయి రాయిలా 
మూర్చపోదు ఈ చెవి మోడులా 
ఎండిపోదు ఈ నాలుక 
ఎడారిలా. 

ఇకగ్రాడి పంచేం్యదియాలు 
ఎప్పుడూ రగిలే ఇంధనాలు. 
ఎక్కడో ఒక చెమట చుక్క-లో 
ఇనదింబం [(వజ్వలిస్తే 

ఈ కంటికి అరుణోదయం. 
ఎక్క_డో ఓక వల్లకాటిలో 
మలెతోట పల్లవి స్తే 

ఈ నాసిక విద్యుల్హాసిక . 
ఎక్కడో సహారా ఒడిలో 
[శావణమేఘం వర్షిస్తె 

ఈ తనువు మహేం[ద ధనువు. 
ఎక్కడో కడలి బడిలో 

వినీల రాగం వినిపిస్తే 

ఈ [శ్రవణం ఆనందభువనం. 
ఎక్క_డో ఏ నిరుపేద డొక్క_లోనో 
గంజిలాంటి అమృతం పడితే 

ఈ నాలుక కైవల్య వేదిక. 


రక్కసులు హుంకరించే ఊళ్లో 

రక్త బిందువుల్హాంటి శిశువులు 

ఒకే గొంతుతో సామ్యవేదాన్ని 
ఉద్దోషిస్తే 

మృత్యువు విక టించే మరు భూమిలో 
నిత్య తరుణ సమీర మాలికలు 
పచ్చ పచ్చగా సౌమ్య జీవనాన్ని 
[పసరిస్తే 

(పతి సరిత్తులో అభినవ చేతనా 
నితాంత విద్యుత్తులు ఉదయిసే్తే 

[పతి శరత్తులో అమ్హాన పూర్ణిమా 
శతదళ గరుత్తులు వికసిస్తే 

గళ ఘంటిక అనుక్షణం మోగితే 
జగన్మంగళ గీతిక అహర్నిశం సాగితే 
శవాల దిబ్బలో దిగిన కరు 

సజీవ సంస్కృతిని పండిస్తే 

ఉక్కు. కోటలో ఎత్తిన సుత్తె 
ఉన్ము క్త నాగరికతను పలికిస్తే 
అదేనా తేజస్సుకు తొలిమెట్టు 
అదేనా తపస్సుకు తుదిగట్టు. 


మధిత హృదయంతో 
పృథివి నిశ్వసిస్తే 
ఉదయిస్తుంది ఒక గంధం. 


జాగ్భ తాత్మతో 


జలం చౌకళిస్తే 

చవు లొలుకుతుంది ఒక రసం. 
[పచలితాంగుకులతో 

పవన వీచిక స్పృశిస్తే 

తనూ సంపుటికి తాదాత్మ్యం. 
గర్జితాంతరాళంతో 

గగన కాహళ ధ్వనిషై 
జగజ్జలధిలో స్వర తరంగం. 
&జో నిబిడో ద్వేగంతో 
తేజోవలయం చం[కమిసేే 
[తికాలాలకే రూపకరణం. 
సృష్టికే తొలకరి ఆ రూపం 
దృష్టి కే ఊవిరి ఆ రూపం 

ఆ రూపమే నా తపస్సులో 
రూపు దిద్దుకునే స్వరూపం. 


నేను చేస్తున్నది 
ఏ దురయ పరన్యుని 
b= ళా 
ఇనపగుప్పిత్తోనో కటువడ 
ఇత, కు Ga 
తొలకరి మొర వినిపించే 
దురాంత తపన్సు. 
యు 
నేను సాగిస్తున్నది 
వ నియంత రక్కాస చట్టాల 
ఇరుల కటడిలోనో మూల్లుతున్న 
టు గ 
ఊవిది చెర విడివించే 
ఉదామ తపస్సు. 
© 


"నేను బోధిస్తున్నది 
వ్యాక ర్తలు బిగించిన స్య్మూతాల 
వ్యాళ బంధాలో నలుగుతున్న 
య 
అనుభూతులను ఆవిష్కరించే 
అక్షర తపస్సు. 
నేను వాదిస్తున్నది 
గతభ ర్రలు తమ చుట్టూ కట్టుకున్న 
ఘనీభూత నం|పదాయాలను 
చెళ్లలు వెళలుగా పడగొపే 
రా రా యలు 
కలోల తపస్సు, 
ae] 
నేను సాధిస్తున్న డి 
వర్తమాన మూర్తుల శిరస్సుల్లో 
వర్తులంగా పరిభమిస్తున్న ఆర్తిని 
.ఊర్ళ ముఖంగా నిలబెట్రే 
ధ ట్‌ 
ఉతాల తపస్సు. 
-ఈః తపస్సు నిష్పరిధి 
ఈ తపన్సు నిరుపాధి. 
.(పగతికీ - జడ జంగమ 
(పకృతికి = ఇది ఆది. 


"మరణాన్ని వరించిన మోళ్లలో 
తరుణ పల్పవావతరణం తపస్సు. 
కెంజిగుళ్ల బంగరు ముంగిళ్లలో 
కిశోర కుసుమోదయం తపస్సు. 
[పసూనాలు రాలిపోతూ ఫలాల 
.పాపలను అందించడం తపస్సు. 


ఆ పాపలే పరిణత రస 

రూపాలై స్పందించడం తపస్సు. 
ధరాగోళం తన చుట్టూ 

తానే తిరగడం తపస్సు. 
అర్క్మ్హమండలం కర్మ సాక్షిలా 
అన్వీక్షించడం తపస్సు. 

చెలియలి కట్టను. చుంబించడం 
జలరాశి చేసే తపస్సు. 

కాలాన్ని తనలో బింబించడం 
[గహరాజి చేసే తపస్సు 

నింగిలో సూర్యేందువులు 

నేలపై సప్త సింధువులు 
భూగర్భాన్ని విదళించే మహీధరాలు 
ద్యోవలయంలో విహరించే వయోధరాలు 
ఒంటిలో రుధిర తంతికలు 
కంటిలో దృశా దీవికలు 

చేస్తున్నది తపస్సే. 

నిస్తులంగా నిఖిలంగా 


[ప స్తరిస్తున్నది త వసే | 


ఎండను విరిదండగా మార్చుకొని 
వెన్నెలను వ్యజం వెన్నుగా తీర్చుకొని. 
చలిని నులిమంటగా కూర్చుకొని 
శిశిరాన్ని రేపటి వసంతానికి 
జేగంటగా సమకూర్చుకొని 

నాలోని నాద (పకృతి 


నవంనవంగా చేస్తున్నది 
జ్వాలా తపస్సు. 
(వేలుస్తున్నది 

వేలాతీత కవితా 

హలా హవిస్సు. 

ఈ తపస్సు కొనసాగనీ 
కౌటిల్యం కరిగేదాకా 
జాటిల్యం చెరిగేదాకా 

కర్మ జీవిలో నవవిప్రవ 
కైవల్యం వెలిగేదాకా. 

ఈ తపస్సు కొనసాగనీ 
ధనస్వామ్యం విరిగేదాకా 
జనస్వామ్యం 'పెరిగేదాకా 
పణవిపణి లాంటి లోకంలో 
(పగతి మూల్యం ఎదిగేదాకా. 


రెక్క. ల ote 


నముదం మధ్య ద్వీపం 
ఆకాశం మధ్య చం్యదబింబంలా. 
ద్వీవం మధ్య గుడిసెలు 
తెగిన వెన్నెల తీగల్లా. 
గుడిసెల మధ్య మేడ 
చం[దుడిలోని కళంకంలా. 
గుడిసెల కేమి-లేని హాయి; 
గుండెమీద చెయ్యేసుకుని 
గురక పెడతాయి. 

ఉన్న దిగులంతా మేడఃకే 
ఉప్పెన ఎప్పుడొస్తుందో ! 
పునాదులనే పుక్కిలిస్తుందో J 


ఒంటి స్తంభం మెడకు 
ఇ౬ఇకంతా బుదులే. 

(ae థు 
ఉఊవ్పెనంటూ వస్తే 
ఉపష్యదవం ముంచుకొస్తే 
ఏమిటీ ఉపాయం ? 
రెక్ళ..లే తనకుంకే 
చుక్క-ల్లోకి ఎగరొచ్చు ; 
అక్కడ అనపాయం. 


మేడ నిలబడింది 

మాడు గోక్కుంది 

బుర పదునెక్కింది 

వెరి తలకక్కింది. 

గుడిసెల కప్పులు ఊడదిసి 
మనుషుల నెత్తురు జిగురు చేసి 
రెక్యులుగా అతికించుకుంది 
చిక్కులు కప్పుకుని పడుకుంది. 


అర్ధర్మాతం ఫాలన్మేతం 
అమాంతంగా విచ్చుకుంది. 
నిప్పులా కడలి గుండెలో 
ఊప్పెన రగులుకుంది. 
ఉలిక్కిపడ్డ ది మేడ 
చురుక్కున తడి తగిలి. 
చుక్కలంటాలనుకున్నది 
రెక్కలతో ఎగిరెగిరి. 


హుం హుం ____ పూయు హాయ్‌ 
పొంగుతున్నాయి కండలు 
కుంగుతున్నాయి పునాదులు. 

“ఆహ్‌ ఆహ్‌ _ ఓహ్‌ ఓహ్‌ 

ఆక ందిస్తున్న ది మేడ 
ఆ[కమిస్తున్నది ఉప్పెన. 
తెగిపోతున్నై రెక్క_లు 

తిరగబడే నిప్పురవ్వల్హా. 


LO 


పడిపోతున్న గోడలు 
పగుకు వారిన ఊహాలా. 
రం చ్‌ 


తెగిపోయిన రెక్టలేమో 
కుదుట పడ్డాయి గుడిసెలుగా. 
జిగురైన నెత్తురేమో 

జీవించింది మనుషులుగా. 


ఎవరు నువ్వు 


ఎంత లేతగా ఉన్నావు 
ఐరిలా. 

ఎంత పాతగా ఉన్నావు 
గిరిలా, 

రూపులో మార్దవం 
చూపులో ఆర్థవం 
ఎవరు నువ్వు ? 


అరెరే 
అవి విడుగులు ; 
వడగళలా గుప్పిట్లో 
C3 నడి, 

పట్టుకుంటున్నావు. 
అవి వడగలు ; 
గొడుగుల్హా తలపైకి 
ఎత్తుకుంటున్నావు. 
అయ్యయ్యో 1 
పడ్డది గొడ్డలి (వేటు. 

a యె 
చితంగా వుందే ! 
నరక బడ్డ సీ ఒంటిలో 
కిరణాలు లేస్తున్నాయి. 
ముక్కలైన నీ గుండెలో 
మోదుగులు పూస్తున్నాయి 


12 


తునాతునకలై న నరాల్లో 
దుందుభులు మోగుతున్నాయి. 
పొడిపొడైన కీళ్ళ లో 

పేడికిళ్లు మొలుస్తున్నాయి. 


ఆగాగు 





ఆది ఆగ్ని | సవంతి. 
ఈదుతున్నావే 
జ్వాలా హస్తాలతో 
చూస్తున్నావే 
స్పులింగ న్మేతాలతో. 
ఎవరు నువ్వు? 
నువ్వెవరు ? 


“సమత నా తల్లి 

సౌవోరం నా తం|డి 
ళు 

అనాది నా జననం 

అనంతం నా పయనం 

విశ్వం నా ఊరు 

శాంతి నా పేరు. 


స కరే జక ౨ 


సమాధులు ఎగిసిపోతున్నాయి 
పావురాల్డా 


పరమ హంసలా. 


సమాధులు లేచిపోతున్నాయి 


పతి వతల్లా. 
య 
పావన చరితల్లా. 


సమాధులు నడిచిపోతున్నాయి 
యువతరంలా 
నవశకంలా. 


త్త 


విచ్చెక్కి.న మతాల తొక్కి_డిలో 

పీకలు తెగిన రహమాన్హనూ రామయ్యలనూ 
కామాంధుల పడగల గుప్పిటిలో 

కమిలి పోయిన సీతలనూ సుజాతలనూ 
నరహంతల మారణార్భటిలో 

విరిగిపడ్డ విడికిళ్లనూ పడుచువాళ్లనూ 
మోసిన సమాధులు 

గుండెల్లో శిశువుల్లా 

దాచిన క్షమానిధులు ; 

ధర్శితిని చీల్చుకుని 


14 


శిరస్సులను చిమ్ముకుని 
ఎగిసి 

లేచి 
నడిచిపోతున్నాయి. 
సుడిగాలిలా ఎడాపెడా 
చరిచి పోతున్నాయి. 


సమాధులకు కరిగిన సంచలనం 
సజీవ చైతన్య (ప్రజ్వలనం. 


తిరిగొచ్చిన వాటలు 


ఇవి నా పాటలు 
[ప్రబంధాల పంజరాలను 
వాఇకఠకరణాల ఇనపె*టెలను 
థ్‌ EE 
ఏకంగా తప్పించుకుని 
ఎగిసి వచ్చిన ఎర ముత్యాలు. 
పలెవిల ముక్కు_పోగు కోనం 
69౨ 0౦ 
పలవరించే వెరి సత్యాలు. 


వీటిని కాజేయాలని 

పోటీ పడ్డారు 

లయలేని వాళ్లు 

ఒళ్లంతా గాలించినా రవ్యంత 
దయలేని వాళ్లు 

కండలను ముద్దబంతులుగా 
కలేజాలను గులాబీ గుత్తులుగా 
ఆమ్ముకునే వాళ్లు 
హృదయాలను పాచికలుగా 
ఆడుకునే వాళ్లు. 


విధిలేక పంజరాల్లో 
గతి లేక ఇన ప్పెచైల్లో 

అ (6 
చిక్కుకున్న నా పాటలు ; 
కమ్ముకున్న కటకటాల్లో 


16 


కప్పుకున్న కటిక గోడల్లో 
మూల్లుతున్న తొలిపొద్దు బాటలు ; 
కట్టను తెంచుకుని 

చీక ట్రను చీల్చుకుని 

నిజంలా వికసించే నింగిలో ఎగిసి 
జాలిలా [దవించే గాలిలో కలిసి 
చేరుకున్నాయి చివరికి 

పూరింటికి. 

ఆవురంటూ ఎదురు చూగ్తున్న 
కలం కంటికి, 


[2] 


సూ రుడు 


వీడి? 
ఏమెనటు ? 

జా టి 
గుహలా గది 
శీకటిలా మూలుగు 
నిశ్శబ్దాన్ని పశువులా 
నెమరేసే మృత్యువు. 


ఏదీ ? 

ఏం జరిగినట్టు ? 
నొసటికి బురద 
నోటికి తాళం 
కాళ్లకు కత్తెర 
కళ్లకు సంకెల, 


ఏమిటి ? 

ఎవరా వస్తున్నది ? 
పొంగే నెత్తురు ముద్ద 
పూచే అగ్ని విండం 
పొడిచే పరివర్తనం 
నడిచే నవచై తన్యం. 


18 
ఏమిటది ? 
ఎవరది * 
నిన్న మరుగుపడిన వాడు 
నేడు తిరగబడినవాడు. 


గాలిని బంధిస్తే 


“ఎవడురా అక్కడ ? 
ఎక్కడిదీ వాసన ?” 

రాజుగారి ముక్కుమీద 
రాజుకున్న సీతారం. 


“వానకు తడిసిన మట్టినుంచి 
వస్తున్న వానన మహారాజా : 
సేవకుల నత్తి మాటల్లో 
జావగారుతున్న వినయం. 


““ఆపండిరా వాసనల్ని 
'అరికట్టండిరా మట్టిని. 
(పభువుగారి గొంతుకలో 


పడగె త్తిన హుంకారం 


“వాసనల్ని విసురుతున్నది 
మట్టికాదు గాలి (పభూ 2" 
ఆ|శితులె త్తిన చెతుల్లో 
అంటుకు పోయిన దీనత్వం. 


“అయితే చుట్టు ముట్టండి 
ఆ గాలినే నొక్కిపట్టండి"”" 
టె 
నియంత ఉక్కు చటంలో 
నో 
నిప్పులు కక్కే అహంకారం. 


20 


హడావిడి అలజడి 
తొక్కి_డి తోవిడి 
టోపీలు లారీలు 
అరుపులు చరుపులు. 


““పట్లుకున్నాం = గాలిని 
6కు 
పటుకున్నాం 
(0) 
నెట్లుతున్నాం - చెరలో 
శు 
నెటుతున్నాం”. 
లు 


ఉరుములా నవ్వే రాజు 
చరుచుకున్నాడు రొమ్ము. 
ఆదే ఆఖరి కహకహ ధ్వని ; 
ఆగిపోయింది దమ్ము. 


“గాలి లేనిదే ఊపిరి లేదు 
[పజ లేనిదే [పభుతలేదు”” 
గగనం పలికింది పొడిగా 
చినుకుల్లో తడినిన మట్టిలా తడిగా... 


తలుపు తడుతున్న దెవరు? 


ఎవరు ? ఎవరు? 

తలుపు తడుతున్న దెవరు? 
పాలవాడా : పూలవాడా ! 
మేకగడ్డం కాబూలీవాడా ! 
పేపర్‌ వాడా ! వెళ్ళి 
చూపుల వాడా | 

[యేమలాంటి ఊబిలో పడ్డ 
విచ్చివాడా : 

కొత్తగా కవిత్వం రాసేస్తున్న 
చిరంజీవి ఉదయార్కుుడా ? 
“మార్కుల వేటలో పడ్డ 
మహారాజశ్రీ అకమార్కుడా ? 
“తప్పిపోయిన కావమరిదా ? 
గుప్పుమనే బీబీ జరదా ? 
ఎవరు ? ఎవరు? 

తలుపు తడుతున్న దెవరు ? 


నే 
తెలినిపోయింది 
తలుపు తట్టిన పిడికిలేదో 
తెలిసిపోయింది. 
మన్నించండి మన్నించండి 
మరిచిపోయాను 


22 


అన్నమాట మరిచిపోయాను. 
రాతి ఒంటి గంటకి 

అన్నీ తెంచుకుని వస్తానని 
అన్నమాట మరిచిపోయాను. 
వస్తున్నాను ; ఇదిగో 
వస్తున్నాను 

సు వ్తిలాంటి 

శూన్యంలోకి కాదు 

దీ ప్రిలాంటి చె 

తన్యం లోకి. 

బోధిసత్వుని లా కాదు 
[కోధనిత్యునిలా. 


గుప్పిట్లో నిప్పులతో 


అందరూ వెళుతున్నారు 
[ప్రవాహంలా 


[పభ ంజనంలా 


ఎందరో ఉరుకుతున్నారు 
హరిణాలలా 


కిరణాలలా 


ముడుపులు చెల్లించడానికి 
వెడికిళ్లనిండా పూలతో. 


ఒక్క-బ్నే ఉండిపోయాను 
నిశ్శబ్ధంలా 
నిశీధంలా. 


బిక్కుమంటూ దిక్కు-లు చూశాను 
ఆవిదిలా 


కావిరిలా. 


అప్పుడు నేనూ ఆడుగేశాను 
గుప్పిట్లో మండే నిప్పులతో. 


కవుుంచాలి త్రీ 


సి వీణకు నూరు తీగలు 

నేనూ చేరుతా నూటా ఒక తీగనై. 
నాకు తెలును నువ్వు మీటుతావని 
అప్పుడు మోగుతా కొండవాగునై.”” 


అన్ని తీగల నాదం 
“అంతా అంతా కుశలం” 

నేను పలికే నినాదం 

““ఉన్నదంతా వికలం.”” 

అదుగో నీ ఒళ్లు మండుతున్నది 
అన్ని తీగల్లో తిమ్మిరి పుడుతున్నది 
“"తల్రిపిణ జిందాబాద్‌ 

వెల్లతీగ ముర్దాబాద్‌ 


“క్షమించాలి తల్చీ 

మిగతా తీగలా మోగనందుకు 
మన్నించాలి నన్ను 

మౌనంగా చెల రేగినందుకు. 


నువ్వు గొప్పు; ఏం లాభం? 
నీ నెత్తిమీదున్నది పసిడి డిప్ప. 
నీకూ నాకూ భేదమేమిటి 

నేను పలికిన భిన్నశుతి తప్ప. 


25 


అందుకే నన్ను నేను తెంచుకుంటున్నాను 
ఆగామి సమాజంలో తలదాచుకుంటున్నాను. 
మోగుతా అప్పుడు సరికొత్త తీగనై 

సాగుతా తిరుగులేని వెలుగు వాగునై. 


ఐలినవారు 


“వస్తున్నారు వస్తున్నారు 
ఏలిన వారొస్తున్నారు' 
అంతటా సంరంభాలు 
అంగళ్లలో ఆడంబరాలు. 


నౌధోవరి భాగాల్లో 

స్వర్ణవర్ణ పతాకాలు 

మీదా విక్కి గుండెలో 
రొ 


సిదా సాదా జండాలు. 


“వస్తున్నారు వస్తున్నారు 

ఏలిన వారొస్తున్నారు.” 

విప్పారిన కళ్లతో ; ఎక్కుపెట్టిన కాళ్లతో 
ఏద, లు ae) 

అరతెరిచిన నోళ్లు ; అలలెత్తే నొసళ్తు. 


అలంకరించుకున్న ఆంగళ్టు దాటి 
తలంటి పోనుకున్న ముంగిళ్లు దాటి 
నులు వుకుంటున్న చేతులు దాటి 
కలలు గంటున్న మూతులు దాటి 
నడిచి వచ్చింది ఒక వి|గహం 
తరలి వచ్చింది సత్యాాగహం 
కిరీటం పెట్టని తలతో 

అరపంచె కట్టిన మొలతో ; 


27 


చిరునవ్వునే కరవాలంలా 
చేపట్టిన మహాత్మబలంతో. 


“ఇంతేనా ? ఇతడేనా ? 
ఏలినవాడం టే మనలాగా 
చాలీచాలని వాడేనా ఇ” 
అంగ ళ్లకు మతిపోయి 
ముంగిళ్లకు చెమట పోసి 
ముఖాలు వాల్చుకున్నాయి. 
ఒంటిపొరలు విడిచి 
ఊహల అరలు మరిచి 


ఒకటిగా కుదించుకున్నాయి. 


ఊరంతా హోరు 


ఊరంతా హోరు 

మొన్నటి వరదలో నా 
లం 

కున్నదంతా హోయిందని. 


మలై మొగ్గలాంటి యిల్లు 

రేకుల్హాంటి గోడలు 

ఎదిగిన ఎదల్లాంటి గదులు 

ఓదిగిన ఊహల్హాంటి వీరువాలు 
కాలాల గాలాలకు లొంగని 

1గంథాల మీన బృందాలు 

ఇన్నిటినీ మించిన సన్నజాజి మొక్క 
ఈ మధ్యే పెంచుకున్న చిన్నారి కుక్క 
మొన్నటి వరదల్లో మొత్తానికే 
మునిగి పోయినట్టు 

౭కే పుకారు 

ఊరంతా హోరు. 


నిజం 

వాన నిజం - వచ్చిన 
వరద నిజం. 

కలత నిజం = రెచ్చిన 
కల్లోలం నిజం. 


29 


మొత్తం మునిగిపోయినా మిగిలినవి 
మూ ర్రీభవించిన దీవులు రెండు. 
అన్నీ ఆరిపోయినా రగిలినవి 
అ[కాంత శక్తులు రెండే రెండు. 


నిర్మించే కలం 
గర్జించే గళం. 


తే తా గచ్న లం 


ఒక ఆగ్ని _ నా శిరస్సులో ; 
పరస్పరం తిట్టుకునే 
పాపవుణ్యాల మధ్య 
చ్చిరెత్తి కొట్టుకునే 

చీకటి వెలుగుల మధ్య 
పభవించే భవితవ్యాన్ని 
కబళించాలని పొంచిన 
భూతానికి రేపటి జల 
పాతానికీ మధ్య 
మతానికీ బహు జనాభి 
మతానికి మధ్య. 


ఒక అగ్ని - నా వెన్నెముకలో; 
పంచేం[దియాలకు సు 
[పభాతగీతం పాడుతూ 
నవనాడులకు తాం 

డవనృత్యం నేర్పుతూ 
రుధిరంలో జవనాశ్వుం 

కదను ముదించుతూ 

శ్వానలో రుంరూనిలఠఅ 
మాషను వల్రించుతూ 


31 


నిత్యం సరూపంగా నినదించే 
మృత్యు జీవితాల మధ్య. 


ఒక అగ్ని - నా కాళ్లలో ; 
(as) 
ఎల్లలను చెరిపేసి 
కలలను తుడిచేసి 
ముళ్లను చిగుళ్లుగా మార్చి 
య య 
వీళ్లను పచ్చల మళుగా తీర్చి 
(అ) శ్ర 
శిధిలాలలో కెంపులు మెరిసే 
అధరాలను పండించి 
మరణలీలలో [బతుకును కురిసే 
మధుశాలను పొంగించి 
అనుక్షణం ఉజ్డీవించే 
ఆశకూ ఆశయానికి మధ్య 
నితాంతంగా ఉన్మేషించే 
గతికి గమ్యానికి మధ్య. 


ఖరతవాక్య ౦ 


మొదటి చరుపు. 
సగం తెరిచిన నోటిలో 
పొగలు కక్కే మూలుగు. 


రెండో దెబ్బ- 
నడిమికి విరిగిన వెన్నెముకలో 
నలిగిపోయే హాహాకారం. 


మూడో [వేటు-- 
పేగులు తెగిన పొత్తి కడుపులో 
విచ్చెక్కే తిరుగుబాటు. 


న. 
ఎదురు తిరిగింది కథ. 
పొడి మూలుగులో పొలికేక 
పడగెత్తిన కళ్లలో [పళయాగ్ని రేఖ 
పదునెక్కిన పదిగోళ్ల మధ్య 
బిగిసిన రెండు విడికిళ్ల మధ్య 
నెత్తురు కక్కిన పెత్తనం 
ఆరెచి అరిచి చచ్చిన దొరతనం 


నాపాట 


నా పాట సాదాగా ఉండనీ 
ఒళ్లు మండినా తిరగబడని 
ఊదుబ తిలా 
గుండె కరిగినా తీండించని 
కొవ్యొ త్తిలా. 


నా పాటి స్వాదువుగా ఉండనీ 
విషం కలిసినా మధురించే 
అమృతంలా 

చేదు ముసిరినా హసియించే 
జీవితంలా. 


నా పాట విచ్చిగా మండనీ 
వ్యక్తి ఆరినా జ్వలించే 
వ్యవస్త ఆశలా 

థి 
వ్యవస్థను విపవీకరించే 

థి అ 
వ్యక్తి శాాసలా. 


దెశపటం 


ఇది నేను 
ఈ రోజు గీసిన 
దేశపటం. 


సము[దాలు కాళ్లు 
వడి, 
నదులు నాడులు 
కొండలు కండలు. 
విరులు ఆశలు 


ఆవిరులు కా ౩సలు (| 


అన్నీ ఉన్నాయి 

కాగా ఆడుతున్నాయి. 
ఏదీ మరి గుండెకాయ ? 
ఆగండి. 

ఆస్పతిలో ఉంది. 


౨ఎ౦త?౧ణ౧ఎ౦ఆ౦త? 


నావయసు 
వేదమంత. 
నా మనసు 


వెన్నెలంత. 


నా ఆశ 

ఆకాశ మంత. 
నా అవధి 
అంభోధి అంత. 


నా నవ్వు 
పచ్చి నురగంత, 
నా నడక 
విచ్చి పరుగంత. 


ఇంతకూ నేనెంత ? 
ఎంత ? ఎంతెంత ? 
మావులో విరిసే రేపంత. 
రేవులో వెలిగే చూపంత. 


ఉష్‌ -నిశ్శబ్లం! 


ఉష్‌... 

నిశ్శబ్దం | 

ఎవరూ మాట్లాడొద్దు 
నిశ్శబ్ధం ; పరమ నిశ్శబ్దం. 


సూర్యుడు నిశ్శబ్ధం 
చం[దుడు నిశ్శబ్దం 
చుక్కలు నిశ్శబ్దం ; అష్ట 
దిక్కులు నిశ్శబ్దం. 


మోహం నిశ్శబ్ధం 
స్నేహం నిశ్శబ్ధం 
మృత్యువు నిశ్శబ్ధం ; నిసర్గ 
సత్యం నిశ్శబ్దం. 

ప్త 
అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి 
సం పదాయబద్ధంగా ఉన్నాయి 
అయినా విను విను 
అటు అటు “శుణుశుణు, 
నిశ్శబ్దాన్ని రెండుగా చీల్చి 
గతాన్ని వర్తమానంలో వేల్చి 
అతిగమిస్తున్న దొక శబ్దం 
అభిన వసృష్టికి (పళశయాబ్దం. 


యనమల నెనటనాలలు.... 


కణశతణ నిరితణ 


ఎడారి ఎదురు చూస్తుంది 
గరికపరక కోసం 

పుడమి ఎదురుచూస్తుంది 
వానచినుకు కోసం. 


తోట ఎదురుచూస్తుంది 

వసంతం తాకిడికోసం 
బాట ఎదురుచూస్తుంది 

పథికుల తొక్కిడికోసం. 


తీగ ఎదురుచూస్తుంది 
గాలి లాలన కోనం 
మొగ్గ ఎదురుచూస్తుంది 
[భమరపాలన కోసం. 


ఆకలి ఎదురుచూస్తుంది 

గుప్పెడు మెతుకులకోసం 
చీకటి ఎదురుచూస్తుంది 

గుంపెడు వెలుగుల కోసం. 


రక్తం ఎదురుచూస్తుంది 
రగిలే ధైర్యం కోసం 


38 


రాజ్యం ఎదురుచూస్తుంది 
మిగిలే ధర్మం కోనం. 


చరి 
ఎడాదిలా మండుతూ 
పుడమిలా ఎండుతూ 
తోటలా తొంగిచూస్తూ 
బాటలా పలవరిస్తూ 
తీగలా పరవశిసూ 
మొగ్గలా పులకరిస్తూ 
ఆకలిలా అలమటిస్తూ 
చేకటిలా అటమటిస్తూ 
రకంలా ఉజ్వలిస్తూ 
రాజ్యంలా ఉత్క-9మిస్తూ 
మరోశక్రి నిరిషిసున్నది 
తిరుగులేని (పగతికోనం 
విడికిళ్లలో పొడుచుకొచ్చే 
వెడుగుల సంతతికోనం. 


ని చూపులు 


అవిగో నీ చూపులు 

అగ్నిలో ఈదే ఆవిరులు. 
పంచేం[దియాలను ఒకే సంపుటిలో 
[పపంచించే ఊపిరులు. 


[ప్రభాతం పురిటిగదిలో 
[పభవించే కిరణకికోరాలు. 
అస్తమయం పడకగదిలో 
అలలెత్తే ఉదయతీరాలు, 


అరెరే నీ చూపులు 
ఆరని జ్వాలా పక్షాలు, 
విధిలేక కటకటాల్లో 
ఒదిగిన హర్యతాలు, 


అవ్వుతామ&రి 


ఎందాకా ఈ నిరీక్ష 
కాసేపు విరమించు. 
ఆలిసిపోలేదా కళ్లు 
క్షణకాలం విశమించు. 


చీకటి కురుస్తున్నది 
కాటుక కన్నీరుగా. 
దీపం కునుకుతున్న ది 


ఆశకు ఆనవాలుగా. 


మండుతున్న ది అరగరాతి 
ధు 
మహిషాసుర మర్దనిలా. 
వేచి ఉన్నది అగ్నిగ్యాతి 
విపవాభి వరనిలా. 
రు ధ 


నిండుతున్న వి నెలలు 
పండువెన్నెల 'రేకలా. 
(ae) 
పండనున్న వి కలలు 
పచ్చజొన్న క లకుల్లా. 


4! 


ఉదయించే ఆ పాప 

ఉజ్వలభావ విభాస్వరి. 
జననాన్నీ మరణాన్నీ 
జయించే అమృతాక్షరి. 


అలుుదే అలుుదు 


చూపవు పారేసుకున్నాను 

నాల్క తెగోసుకున్నాను. 

ముక్కు. చెక్కే్ససుకున్నాను 

చెవిని రాతిపలకగా చేసుకున్నాను 
చేతివేళ్లకు తిమ్మిరి వూనుకున్నాను. 


కూగుంది 

రోగం కుదిరింది. 

వంచించే పంచేందియాలకు స్వస్తి 
వికారాల వెరిమేళం ఇక పె నాస్తి. 
అయితే ఈ నేను 

బుషిని కాదు మనిషిని. 

సీటిలో కాదు 


నిప్పులో పుట్టిన శముమిని. 


నా గుండె పెరట్టో 

మెదటి కుదుట్లో 

నాటుకున్న సత్యాలు అయిదు 
నవచేతన వాటి పాదు. 


43 


రాతి కడువులో పడగా త్తే 
రకాంశువు ___ 


కమ్మని బతుకును పుక్కి-లించే 
కటిక చేదు __ 


నరాల తలలూపించే 
గుగ్గిలం పగ 


ఇరుకు సందులో ఘూరిఠే 
(ae అయ 
నాద క 


ఎటు తాకినా చురుమనే 
వ్యధ wees 


కణాలు రెండు 


ఈ క్షణం 
విస్మృతి 
మృతి 

మనక చీకటిలా 

మంచు గడ్డలా. 


మరు క్షణం 
జాగృతి 
(ప్రగతి 

[ప్రత్యూషంలా 

[పాణానిలంలా. 


ఆది గతం; 

బూదిలా వి|శమింబేది. 
ఇది |పస్తుతం ; 

సూదిలా పొడుచుకొచ్చేది. 


పకృతి : (పగతి 


ఇసుక రేణువు 
మంచు బిందువు 
ఒకటి తడిసేది 
ఒకటి తడిపించేది. 
ఒకటి మెరిసేది 
ఒకటి మెరిపించేదిం 


ఇసుకకు మెరుపొస్తుంది 
మంచు కురి స్తే. 
పెదవికి తళుకొస్తుంది 
నవ్వు విరిస్తే. 


మంచులో తడిసిన ఇసుకే. 
మండుతుంది నిప్పులా. 
నవ్వుతో విరిసిన పెదవే 
పొంగుతుంది ఊఉ ప్పెనలా _- 
ఒకటి వేసవిలో 

ఒకటి విసుగులో. 


చ్చి 
ఆది పరిణమించే పకృతి 
ఇది (పతిఘటించే ప్రగతి. 


దిప్త ౨వతన్య౦ 


విను విను విను 
మనసా : విను. 
చిగురాకుల నవ్యడులను 
"సెలయేరుల అలజడులను 
పాత యిరుల మాటలను 
లేత విరుల పాటలను ; 
విను విను విను 
మనసా : విను. 


ఆరు బుతువుల భజనలను 
సారాలో తడిసిన “గజళ్ల ను 
పగలు మలిగి ; రేయి వెలిగి 
[పతిధ్వనించే పొదరిళ్లను. 
విను విను విను 
మనసా | విను. 


పలకరించే సుగంధాన్ని 
పరిమళించే [ప్రబంధాన్ని 
లక్షల అపష్మశుతుల తోవిడిలో 
లయ తప్పని ఆనందాన్ని 
విను విను విను 
మనసా : విను, 


47 


ఇన్నీ విన్న చెవులతో 
ఇదీ విను మనసా: 


వంద గొంతులు చలిస్తే 

వేయిగుండెలు పిలిస్తే 

లక్షచేతులు క లిస్తే 

కోటి అడుగులు ధ్వనిస్తే 
ఉదయిస్తుంది ఒక గు ప్పనైన్యం 
అదే ఆదే దీప్త చైతన్యం. 


తుదిలేని ఆది 


ఇది కావాలి తుది 

కరిచే ఆకలికి. 

ఉరికే రక్తం నడుమును 
విరిచే ఆవిరికి. 


ఇది కావాలి ఆది 

గెలిచే సామ్యానికి. 
నియంతలకు ఎదురొడ్డి 
నిలిచే | పజాస్వామ్యానికి. 


ఇది కావాలి తుదిలేని ఆది 
సమతకు నమస్కరించిన మమతకు 
[(పజను మనసావహించిన [ప్రభుతకు. 
నిరుష ధ్యేయానికి 

అటి 
నివురు గప్పని న్యాయానికి. 


[కాం తి హాసం 


పగలు ముదిమితో మూల్లినప్పుడు 
పక్షులు నోళ్లగూళ్లు మూసినప్పుడు 
య ae) 
గాలి కాళు చల్లారినప్పుడు 
లం య 
నేల ఒకు నిటూర్చినప్పుడు 
C9 టు 


కనురెప్పల మీద ముదురు చీకటి 
కలల చిగుళు మెస్తున్నప్పుడు 

మ 
రేపనే రమ్మకొనలో ఇరుక్కుని 
రేయి కోయిల కూస్తున్న ప్పుడు 


[పణవంలాంటి తాదాత్మ్యంలో 
పాణానిలం నిశ్చలిస్తున్న ప్పుడు 
పదంలాంటి కైవల్యంలో 
[పపంచం పరమవదిస్తున్న ప్పుడు 


అప్పుడు నా ఆ[మేడితం 
అస్తమించని పత్యూషం. 
అప్పుడు నా అను[పాసం 
అవధిలేని కాంతిహానం. 


ఇప్పుడు నేను 


మంచు మంటలూ 
మౌన ఘంటలూ లేని 
విముక్తుణ్ని . 


ఇప్పుడు మిట్టమధ్యాహ్నం 
ఎండలో నీతలిస్తున్న 
సశక్రుణ్ని . 


అంతా కూన్యం ; ఎడారిలా 
ఆవులించే దైన్యం. 

నెత్తివె పడనున్న కత్తిని 
నిలదీసే కారుణ్యం. 


చీకట్లో సాగే ఈ నడక 
వేకువ కాళ్లకు రూపాంతరం. 
పానకంలో పొడమే పుడక 
పర్యాయ రుచికి నామాంతరం. 


ఇ కే పత్ని 


ఒకే పక్షీ 

నిఖిల రోదసి నిండా 
వికసించిన ద్య్యక్షి 
ఒకే పక్షి, 


ఎండను మేస్తుంది 
వెన్నెలను తాగుతుంది. 
గాలిని కప్పుకుంటుంది 
గగనంలో పడుకుంటుంది. 


పయనముంది 
లేదు విరతి. 
లయ ఉంది 
లేదు యతి. 


ఒక రెక్క కదిలిస్తే 
ఉషస్సు. 

తతిమ్మా రెక్క విదిలిస్తై 
తమస్సు. 


32 


ఏడుస్తుంది [కావణంలా 
నవ్వుతుంది శరన్మెఘంలా 
కరునుంది మాఘంలా 
విరుస్తుంది మధురాగంలా, 


ఆ పత్ని గరుత్తులు 
అవనీ వియత్తులు 
అది ఉద్వేలం 


అది కాలం. 


ఫుర్షణ లో 


చచ్చింది [పేమ 
ఉరిపోసుకుంటున్న 
ఊఉ[దిక్త బాహువుల మధ్య. 


రెచ్చింది [బతుకు 
ఉడు౩ త్తిపోతున్న 
ఉభయ సంధ్యల మధ్య. 


జరిగింది కాలం 
రేపు తనను లేపుతుందనే 
ఊపిరిని విశ్వసించి. 


వెలిగింది విశ go 
క్‌ ఫో లో విచ్చుకుంటున్న 
గవాజాల నుంచి. 


[పేమ పొంగితేనే (బతుకు 
(బతుకు పండితేనే కాలం 
కాలం పరుచుకుంచేనే విశ్వం 
విశ్వం గుండె ఘర్షిస్తేనే 

అగ్నే 
భాస్వత్‌ భవిష్యత్‌ దృశ్యం. 


నన ల. 


పశ్నిస్తున్నాను 


ఎందుకో అసూయ నీమె 
ఎండిపోయిన చెట్టకు 2 
అనుక్షణం ఆకుపచ్చదనం 
[పతినిత్యం [పగతిగుణం 
వద్దంటున్నా నిన్నే 
వరిస్తూ వుంటే. 
ఎందుకో అసూయ నీకై 
ఎండిపోయిన చెట్లకు ? 


చిగుశ్తే తప్ప 

పగుళ్లు లేవు నీలో, 
పదునే తప్ప 
ముదిమి లేదు నీలో. 
ముడుచుకోవడం 
నీవల్ల కాదు 
అడుగేయడం తప్పు. 
చిరుచిరు చిందులు 
సీచేత కావు 
శివతాండవం తప్ప. 


ఎడా వెడా జడివాన 
కొడుతూ వున్నా 


ర్‌5్‌ 


సూదిలా దూది వెన్నెల 
పొడుస్తూ వున్నా 
మాటేసిన చలినాగు 
కాటేస్తున్నా 
పచ్చదనాన్ని పిల్చేగాలి 
కచ్చె కడుతూనే వున్నా 
పసివాడిలా 

అసి వాడిలా 

పల్పవిస్తూ ఉంటావు 


పరా|క మిస్తూ ఉంటావు. 


ఇంతకు మించి నీవు 

ఏ నేరం చేయకున్నా 
ఎందుకో అసూయ నీవై 
ఎండిపోయిన చెట్టకు 2 


“రాజా నా రాజా 


“రాజా నా రాజా: 

“ఆ ఆ ఆ ఆ...” 
రేడియో తెగయేడుస్తున్నది 
[శుతిమించిన కథానాయిక 
శోకాన్ని పంచుకుని. 
“రాజా నా రాజాఃి 

“ఆ ఆ ఆ ఆ....” 

రాగం తెగయీడుస్తున్నది 
ఊళ వెడుతున్న గాయిక 
ఊవిరిని పరీక్న్షించుకుని. 


“రాజా నా రాజా” : 
"భాభా భల” 
పల్లవి అదే 

[ప్రాణన్పందన వేరు. 


“రాజా నా రాజా ! 
“తాతా 
నాదమదే 

[పతి నాదం వేరు. 


9 


57 


ఏ కడుపులో మొలిచిందో 

ఏ గుడిసెలో పలికిందో 

5 నెత్తురును పంచుకుందో 

ఏ నిజాయితిని రంగరించుకుందో 
పెరుగుతున్నది నా యింటిలో 
స్థిరపడింది నా ముంగిటిలో. 


ధ్వనిని చూస్తుంది 

రూపాన్ని వింటుంది. 
ఉల్కలా మేల్కొ_ంటుంది 
ఉగాక్నిలా ఉద మిస్తుంది. 
కమికెడు బువ్యతిని 
కర్తవ్యాన్ని సానపడుతుంది, 
చిప్పెడు పాలుతాగి 

చీకటిని జల్టెడవడుతుంది. 


చేరులో అది రాజా” 
తీరులో అది (పజ. 


ఈ రా తి 


ఈ రాతి 

ఏమీ చూడలేను. 
దివాలా దిక్కులు 
దివానా దృుక్కు-లు. 
వినువీధిలో ఉరేసుకుని 
వేలాడే చుక్కూలు. 


ఈ రాతి 

స్‌ు [వాయలేను. 
బురలో రొద 
వె[రెత్తే వ్యధ. 
చిచ్చులాంటి చెమటలో 
శివమెత్తే కుధ. 


ఆగండి 
ఈ ర్యాతి ఇదే రాతి 
చూస్తాను [వాస్తాను. 
కటకటాలు చీల్చుకుని 
పొటమరించే రవివింబాన్ని. 
నిటూర్పులు నెటుకుని 

ట్‌ శి 
నినదించే నవగీతాన్ని. 


లా పరెనక మాప నననత. 


అసలు దీపం 


సీవు కూచున్నావు 

నాలాగా కిందకాదు 

ఎత్తు గద్దె మీద ; 

ఎందరో ఉండే గుడినెలో కాదు 
గచ్చు మిద్దె మీద. 


నను వెలుగుతున్నాను 

సీలాగా నింగిలో కాదు 

నేల పెన. 

సూర్య చందుల్హా కాదు 
చురుమనే స్పులింగ బింబంలా. 


అనలు నేను 
కొసరు నువ్వు. 
మూలకాంతి నేను 
తైల[థాంతి నివ్వ 


అందుకే అసలు దీపం 

అలా వెలుగుతూనే ఉంటుంది. 
అమృతం లాంటి నిజం 

అనంతంగా పలుకుతూనే ఉంటుంది. 
తిమిరాలు హరఠించినా 

తిక్క బుద్దులు ధిక ,-రించినా. 


etl) క. 


వురి. తసి నుల 
అది ఉదయం 


ఇది మధనం 

హృదిలో వుట గీతానికి. 
గీతం లోపలి లోతులకు 
ఏతామె త్తే సంగీతానికి. 


ఆది ఉదయం 

నదించే జలపాతానికి. 
జలపాతం గుండెల కదలికలో 
మొలిచే విద్యున్న వనీతానికి 


ఇది మథనం 

ముదిసిన కారు చీకటికి. 
చీకటి ఆడుసులో సననన్నగా 
రేకులు విప్పే వేకువకి. 


అది ఉదయం 

ఎదిగి వాలిన నిన్నటికి. 
నిన్నటి నుదుట రేపటి తిలకం 
హత్తించే [కొన్నెళ్తుటికి. 


Sor రల 


ఇంకో గితం౦ 


ఇంకో గితం 

ఇంకిపోని ఎ|రసిరాతో 
జీవితాల కాగితాల మీద 
చిరిగిపోయే ఆశయాల మీద. 


ఇంతవరకు గీసిన పదచి[తాలు 
ధ్వనుల ధునుల మూసలలో 

పోసిన సంగీత శతప్మ తాలు. 

ఆ కతవేరు 

అరిచే గాయాల నోక్తు కుమైేసే 

ఈ స్థితి వెరు. 

ఆవులిస్తే అపర నంధ్య 

కన్ను తిప్పితే కటిక చీకటి 

చేయి కదిపితే వేయి సంకెళ్లు 

వీపు మోవితే విషపు చూపుల ముస. 


ఈ తెలుపు 

వెన్నెలది కాదు 

వేగు చుక్కుదీ కాదు. 
ఈ ఎరుపు 
ఆరుణుడిదీ కాదు 


62 


సహస కిరణుడిదీ కాదు. 
పగటిని దగా చేసే నిశ 
కూనారురు. వూగి! విచా 
సత్యాన్ని చల్లగా హత్య చేసి 
సరదాగా బతుకుతున్న మృవ. 


ఇంకో గీతమిది 

కారడవి లాంటి అంధకారాన్ని 
[కకచంలా చీల్చే వ[జనంగీతమిది. 
శగిరిలాంటి న్తబ్దతనుంచి యె 
గిరిదూకే అగ్ని జలపాతమిది. 


ఆందుకే వళుతునా 2. 


“ఒరే ఒరే ఆగు.” 
“ఆగను.” 

“ఎకగడికిరా నువ్వాశ్తేది 2” 
“ముందుకు. 
“ముందుకెళితే నిప్పురా.” 
“నిప్పే నానేస్తం” 
“నిప్పంకే మృత్వ్యువురా.” 
“కాదు సత్యంరా.” 

OW ss" 

“కూనురా.'” 


త్తం 


“నేనూ “రాి కొట్టినందుకు తమించు. 
అది నీవు నేర్పిన విద్యే ఆని గమనించు. 
అసలు విషయాని కొస్తాను 

అక్షరాలా ఆలకించు. 


గతం మృతం 
భవిష్యత్తు అమృతం. 
రేవటి ధ్యాస 

ఈ తరం పీల్చే శాసన 


64 


ఆందుకే నేను వెళుతున్నాను 
ముందుకు మరీ ముందుకు. 

రాతి కౌగిట్లో చల్లబడిన సూర్యుణ్ని 
రగులొ,._లిపేటందుకు. 


[5] 


ఓ జను నా ధనుస్సు 


మంచు ముద్దల్లో 

మారాండ బింబాలు ఉదయిస్తే 
గులావీ తీగల్లో 

[ప్రళయానల జ్వాలలు [పసవిస్తే 
విల్హగాలిలో 

కల్లోల రుంరులు [పసరిస్తై 
వెల్లన (గోవిలో 

విప్షవ శంఖాలు వినివిస్తే 

ఆది వికృతి కాదు 

అనలైన (పకృతి. 

అపశుతి కాదు 

ఆగామి యుగ్యశుతి. 


చచ్చేటంతటి చీకటి __ నోరు 
విచ్చేటంతటి ఆకలి 
నడిచేటంతటి శూన్యం __ కళ్లు 
తడి పేటంతటి దైన్యం 
అల్లుకున్న జీవితాలకు ; 
ఆశానిరాశల అడక తెరల మధ్య 
ఆవురంటున్న భవితవ్యాలకు 
ఆఖరి ఊపిరి ఆవేశం. 


66 


ఆవేశం పుడుతుంది 

అలలె త్తే సరిత్తులో. 

ఆవేశం పుడుతుంది 
ఆగకమించే విద్యుత్తులో. 
ఆవేశం పుడంతుందయ్యాా 
జీవితాలను పిండిపోసినా 
చిల్రిగవ్వకు కొరగాని 
చితికిన బతుకుల నుంచి; 
గుండెలు మాడిపోతూ వున్న 
గుడిసెల కప్పుల నుంచి. 


ఆవేశం కళ్లలో ఉదికితే 
ఆరుణారుణ కిరణాలు 

అదే గొంతులో పలికితే 
అభ్యుదయ గేయచరణాలు. 
విడికిళ్లలోని ఆవేశం 
విడుగులను పుట్టిస్తుంది. 
నడినె_తిలోని ఆవేశం 
నవయుగాన్ని సృష్టైన్తుంది 


ఆవేశం ఉత్సాహమైతే 
ఉత్సాహం ఉ తేజమైతే 
దాని పేరే ఓజస్సు - 


అదే నేను ఎక్కు- పెట్టిన ధనుస్సు. 


67 


ఈ ధనుస్సు ఛేదిస్తుంది కోపాలను 
ఇది భేదిస్తుంది పాపాలను 
ఇది అవరోధిస్తుంది ఉన్మాదంలో 
ఎగిరిపడి తమోరూపాలను. 


వద్ది 


అకుంఠిత సంకల్పానికి 
అపరాకృతి ఓజస్సు. 
అతత లత్యానికి 
ఆవరస్థితి ధనుస్సు. 


